9}n}nsu| 9౦6/గ్న 6౦10 


వళ 


కాల! 


శ 


nr Wr wd 
EN 
ME" 


ర్ధముత్లో 


నా 


ర్వెట్‌, 41-1/8-13A, 


ష్టలంక, విజయవాడ-520 013. 
https://madhirafamily.wordpress.com/ 


(2) 


ఖే 


a__ 


7౬ గౌతమీనగర్‌,3వ లైను, క్ష 


సేకరణ: కిరణ్‌ టెప్‌ ఇనిస్లి 


నారాయణ స్తోత్రమ్‌ - ౪౫౯ 
| 


9 
by 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
యా ల్‌) ల 


నారాయణ స్తోత్రమ్‌ 


0౧1 నారాయణ! నారాయణ! జయగోవింద! హరి! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరెే। 
సముద్రమున వసించువాడా, ఇరువది నాలుగు తత్వములు కలవాడా, 
సగుణ నిర్గుణ స్వరూపము కలవాడా, సృష్టికర్తృత్వము సంహారకర్తృత్వము 
స్వీకరించినవాడా, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము. 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


గోవిందుడు అయిన స్వామి నారాయుణునకు జయము. గోపాలుడు 
అయిన నారాయుణునకు జయము. 


02. కరుణా పారావార! వరుణాలయ గంధీర! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరే। 


ఓ దయాసముద్రుడా, గంభీరసముద్రుడా, స్వామీ! నారాయణ! గోపాల! 
నీకు జయము, 


03. ఘన నీరద సంకాశ కృతకలికలషనాశ!। 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరెే॥ 


నల్లటిదట్టమైన మబ్బువంటి శరీరము కలవాడా, కలికాలమున చేసే 
పాపములను నాశనము చెయువాదా, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము. 


04. యమునా తీరవిహార! ధృతకౌస్తుభ మణహార! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరెే॥ 


యమునానదితీరాన గో గోపికలతో విహరించేవాడా, కౌస్తుభమణిహారమును 
థరించేవాతా, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము. 


Kiron Type Institute 2 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
(ని (౫) © 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
05. పీతాంబర పరిధాన! సురకళ్యాణ నిధాన! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరే॥ 


బంగారు పట్టువస్తములు ధరించినవాడా, సురకళ్యాణానికి శన సే. అట్టి 
స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము. 


06. మంజులగుంజాభూష మాయా మానుష! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరె॥ 


మాయామానుషవేషధారి, మనోహరమైన గురివింద పూసలను దండగా 
ధరించినవాడా, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము. 


07. రాధాధరమధురసిక! రజనీచరకులతిలక! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరెే॥ 


రాధాదేవి అధరమాధుర్యమును (గోలినవాడా, చంద్రవంశమునకు 


అలంకారమైనవాడా, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము. 


08. మురళీగాన వినోద! వేదస్తుత భూపాద! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరెే॥ 


మురళీగానముతో వినోదించువాడా, భూమి పాదములు, గగనము శిరస్సు 
అని వేదములచే కొనియాడ బడేవాడా, స్వామీ! నారాయణ! గోపాల! నీకు 
జయము. 


09. బార్జిణబరహాపిడ! నటనాటక! ఫణిపీడ! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరెే॥ 


కిరిటమున తురాయగా నెమలి పింతచమును ధరించినవౌడాౌ; నటుని వలె 
నటించుచు, కాళీయసర్పము నణచినవాడా, స్వామీ! నారాయణ! గోపాల! నీకు 
జయము. 


Kiron Type Institute 3 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
a ల్‌) ల 


10. వారిజ భూషాభరణ! రాజీవ రుక్మిణీరమణ! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరె॥ 


నీటబుట్టిన శంఖమును ఆభరణముగా కలవాడా, లక్ష్మీ అవతారమైన 
రుక్మిణీదేవిని ఆనందపరచువాడా, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము. 


11. జలరుహదళనిభనెత్ర! జగదారంభక సూత్ర! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరెే॥ 


తామరరేకులవంటి కన్నులుగల వాడా, జగన్నాటక సూత్రధారి, స్వామీ! 
నారాయణ! గోపాల! నీకు జయము. 


12.పాతకరజనీ సంహర! కరుణాలయ! మాముద్దర। 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరెే॥ 


పావమనెడి కాళరాత్రిని సంహరించు వాడా, తు దయాసముద్రుడవు, 
నన్నుద్దరించుము. స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము. 


13. అఘబకక్షయ! కంసారే! కేశవ! కృష్ణ! మురారే! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరెే॥ 


ఓ గోపాల! పాపాత్ములైన బకుడు, కంసుడు, మురుడు మొదలైన రాక్షసులను 
సంహరించినవాడా! స్వామీ! అందమైన కేశములతో అందరినీ ఆకర్షించు స్వామీ! 
నారాయణ! గోపాల! నీకు జయము. 


పావాత్ములైన బకుడు, కంసుడు మొదలైన రాక్షసులను సంహరించినవాడా, 
శవ - కృష్ణ - మురారీ - అనే నామములతో పిలవబడేవాడా, స్వామీ నారాయణ 
గోపాలా నీకు జయము 


Kiron Type Institute 4 


Kiron Type Institute 


కిరణ్‌ టెప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
— [ox] 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
అ (౫) 


14. హాటక నిభపీతాంబర! అభయం కురుమే మావర! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరెే॥ 


బంగారమువంటి పట్టుపీతాంబరములు ధరించినవాడా, నాకభయ 
వగ స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము. 


15. గోవర్ధనగిరి రమణ! గోపీ మానస హరణ! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరే॥ 


దేవేంద్రుని గర్వభంగముచేయనెంచి పసివాదుగాోని గోవర్ధనమునెత్తి గో 
గొోవజనమును కాపాడి వారి మనముత నాకర్శించిన స్వామీ! me గోపాల! 
ఏకు జయము: 


16. దశరథరాజ కుమార! దానవమద సంహార! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరెే॥ 


దశరథరాజతనయా, దానవసంహారా, స్వామీ! నారాయణ! గోపాల! నీకు 
జయము. 


17 సరయూ తీరవిహార! సజ్జన ముని మందార! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరెే॥ 


సరయూతీరవిహారా, సజ్ఞనమునుల కోర్కెలను దీర్చు స్వభావము కలవాడా, 
స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము. 


18. విశ్వామిత్ర మఖత్ర! వివిధ పరాసు చరిత్ర! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరెే॥ 


విశ్వామిత్రుని యజ్ఞమును సంరక్షించినవాడా, మృతులను సైతము 
బతికించిన చరిత్ర కలవాడా, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము. 


Kiron Type Institute 


Kiron Type Institute 5 


కిరణ్‌ టెప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
టల ర 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
టా [0౫ 


19.ధ్వజ వజ్రాంకుశపాద! ధరణీజని సహమోద! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరే 


ధ్వజము - వజము - అంకుశము మొదలగు ఉత్తమ రేఖలతో ఉత్తమ 
సాముద్రిక లక్షణములతో నాప్తువాదములుగల స్వామీ బీతాదేవితో నిత్యానందము 
నొందు స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము. 


20. జనకసుతాప్రతివాల! జయ జయ సంస్కృత లీల! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరె॥ 


సీతాదేవిని పాలించువాడా, నీ లీలలు సదా ఎల్లరు తలచుకొంటూంటారు. 
స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము. 


21. దశరథ వాగతభార! దరడక . వననంచాౌర! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరెే॥ 


తండ్రియగు దశరథుని మాటను శిరసా వహించినవాడా, దండకారణ్యమున 
సంచరించినవాడా, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము. 


2౨. ముష్టిక చాణూర సంహార ముని మానస సువిహార! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరెే॥ 


చాణూర ముష్టికులనే దుష్టమల్లులను సంహరించి ముని మానసముల 
కానందమును కూర్చినవాడా, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము. 


23. వాలి వినిగహ శౌర్య! వసుగ్రివ హితార్య 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరెే॥ 


వాలిని వధించిన శూరుడా, శరణు జొచ్చిన సుగ్రీవుని ఆదరించిన ఓ 
రామా! స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము. 


Kiron Type Institute 6 


Kiron Type Institute 


కిరణ్‌ టెప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
— [a] 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
టా [౧౫ 


24 మాం మురళీకర! ధీవర! పాలయపాలయ శ్రీధర! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరే॥। 


మురళీధరా, ధీవరా, శ్రీధరా నన్ను కాపాడుము. స్వామీ! నారాయణ! 
గోపాల! నీకు జయము. 


25. జలనిధి బంధన ధీర! రావణ కంఠవిదార! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరె॥ 


సముద్రమునకు వంతెన కట్టిన ధీరుడా! రావణుని కంఠములను నరికి 
పోవులు చేసినవాడా, సామీ! నారాయణ! గోపాల! నీకు జయము. 
[8 అ 


26. తాలీవన దళనాడ్య! నటగుణ! వివిధధనాధ్య! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరే॥ 


గర్దభాసురుని సంహరించి తాటితోపును ధ్వంసము వసి మాయా 
మానుషత్వమును నటించుచు వివిధములైన సంపదలతో విరాజిల్లువాడా, స్వామీ! 
నారాయణ! గోపాల! నీకు జయము. 


27. గౌతమ పత్ని పూజన కరుణా రనావలోకన 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరె॥ 


గౌతమపత్సిచే పూజలనందుకొన్నవాడా, గొప్ప కరుణతో నిండిన చూపులతో 
ఆమెను ఉద్దరించినవాడా, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము. 


28. సం|[భమ సీత్రాహార! సాకేత పుర విహార! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరెే॥ 


గొప్ప సంభ్రమ పరాక్రమములతో శత్రువుని జయించి సీతను తీసుకుని 
వచ్చి సాకేతపురమున పట్టాభిషిక్తుడవై విహరించిన ఓ రామా, స్వామీ! నారాయణ! 
గోపాల! నీకు జయము. 


Kiron Type Institute 7 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
మా అ © 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
29. అచలోద్ధృతి చంచత్మర! భకాను (గహతత్సర! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరె।। 
చిటికన ద్రేలితో గోవర్ధన పర్వతమునెత్తిన వాడా, భక్తుల ననుగ్రహించుటలో 
తదేక నిష్ట కలవాడా, స్వామీ! నారాయణ! గోపాల! నీకు జయము. 
30. నైగమగానవినోద! రక్షస్సుతపహ్లోద! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరె।। 


నిన్ను గురించి వేదములు చేయునట్టి గానమును. వినోదించువౌడా, 
హిరణ్యకశిపుని సుతుడైన ప్రహ్లాదుని ఆనందింపచేయు కళ్యాణగుణా, స్వామీ! 
నారాయణ! గోపాల! నీకు జయము. 


౩1. భారతయతివర శంకర నానామృత వచనాంతర! 
నారాయణ! నారాయణ! జయగోపాల! హరే॥ 


భారతదేశమున యతి (శ్రెష్ణుడైన శంకరాచార్యుని అమృత ప్రాయములైన 
వివిధస్తుతులతో నిండియున్న సగుణ, నిర్గుణ స్వరూపముగలవాడా ఓ స్వామీ! 
నారాయణ! గోపాల! నీకు జయము. 


// ఇతి శ్రీ శంకరాచార్య విరచిత నారాయణ స్తోత్రమ్‌ సంపూర్ణమ్‌ // 


ఏకశ్లోకీ భాగవతం 
ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీ గృహేవర్ధనం 
మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధ్దారణమ్‌। 
కంసచ్చేదన కౌరవాది హననం కుంతీసుతాపాలనం 
హ్యేతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతమ్‌।। 


XN 


Kiron Type Institute 8 


Kiron Type Institute 


